


ప్రధాన సంపాదకుడు 
లేల్‌.లేస్‌.శేషగిరిరావ 


భారత భారతి వుస్తకమాల 
3-4-852, కేశవనిలయం 
బరకత్‌పుర, హైదరాబాద్‌-5(0027 


ప్రచురణ కర్తలు 
నవయుగభారతి ప్రచురణలు 
పోస్ట్‌బాక్స్‌ నెం. 1041 
నారాయణగూడా, హైదరాబాద్‌ - 500 029. 


తెలుగు నంన్యరణ నంపొదకులు 
టి. హరిహర శర్మ 


(ప్రథమ ముద్రణ : నవంబర్‌, 2002 


వల: రూ. 8.00 








(వతులకు 


సాహిత్యనికేతన్‌ సాహిత్యనికేతన్‌ 
3-4-852, బర్మత్‌పురా ఏలూరు రోడ్‌ 
హైదరాబాద్‌ - 500 027 విజయవాడ - 520 002 
ఫోన్‌ : 2756 3236 ఫోన్‌ : 2667421 


ఇది మా మాట 


డ్రేవలం భారతదేశంలోనే కాక, మొత్తం ప్రపంచంలోనే ప్రఖ్యాతులైన మన 
పూర్వీకులను స్మరించడం, వారి జీవితాలను అధ్యయనం చేయడం ఎల్లప్పుడూ 
ప్రేరణదాయకంగాను, మార్గదర్శకంగాను ఉండగలదనడంలో సందేహం లేదు. 

మన చరిత్రక్రే వన్ఫెతెచ్చిన ఆ మహనీయుల జీవితాలను సరళమైన, 
ఉత్తేజకరమైన భాషలో (ప్రజలకందించే చక్షని ప్రయత్తాన్ని రాష్రోత్థాన పరిషత్‌, 
జెంగుళూరువారు (ప్రారంభించారు. . 

“నవయుగభారతి” ఆ ప్రుస్తాలను తెలుగులోకి అనువదించే బృహత్యాథ్యాస్ని 
చేపట్టింది. భారత భారతి ప్రస్తకమాల రూపంలో మీ చేతుల్లో ఉన్న పుస్తకాలు ఆ 
ప్రయత్న ఫలితమే. మన చరిత్రలోని మహాపురుషుల జీవితాలు ఈ పుస్తక మాల 
ద్వూ మీకందించబడతాయి. 

అమరమైన, అనంతమైన మన గత చరిత్ర అనే అమృత ప్రోతస్సును తరువాతి 
తరానికి అందించగలుగుతున్నామనే సంతృప్తితో ఈ పుస్తకాలను మీముందు 
పెడుతున్నాం. మీరు కూడా ఈ కృషిని ప్రశంసించగలరని, ప్రోత్సహించగలరని 
ఆశిస్తాను. 

మూలరచనను సరళమైన, ఆహ్లాదకరమైన రీతిలో తెలుగులోకి అనువదించిన 
అనువాదకులకు ధన్యవాదములు. 

- హరిహరశర్మ 
సంపాదకులు 











८7२८१०८8) 


। # a' 


భక్త 


మహారాక్షసుడైన హిరణ్యకశిపునికి 


£ 


జన్మించిన పరమవిష్ణుభక్తుడు. కుమారుని 
భక్తి నుండి మరల్చడానికి తండ్రి ఎన్ని 
రకాలుగా. హింసించినా తట్టుకొని 
నిలబడి తన అయిదవ యేటనే 
భగవంతుని సాక్షాత్సారం పొందాడు. 
ఆ విష్ణుమూర్తే నృసింహమూర్తి | 


| అవతారంలో హిరణ్యకశిపుని వధించాడు. 


५. 














రకానొక కాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. 
అతడు (బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి (బ్రహ్మ 
సృష్టించిన ఏ ప్రాణి చేతిలో తనకు మరణం కలగ 
నట్లుగా వరం పొందాడు. తనకు ఇంటి బయట లేదా 
లోపల మరణం సంభవించరాదని, రా(త్రిగాని, పగలు 
గాని, ఆకాశంలో లేదా భూమి మీద, ఏ ఆయుధం 
వల్లకానీ, నరుడుగాని, జంతువు వల్లగాని మరణం 
సంభవించరాదని వరం పొందాడు. 
ఇలా (బ్రహ్మదేవుడి నుండి వరం పొందిన రాక్ష 
సుడు ఇక తనను ఎవరూ చంపలేరని, తాను అమరు 
డనని (మరణం లేనివాడు) అనుకున్నాడు. అతని 
అహంకారం పెరిగిపోయింది. చావు లేదు కనుక దేవ 
తలు కూడా తనను ఏమీ చేయలేరని వారిపై దండె 
తాడు. విష్ణువు సేరు వింటే ఆ రాక్షసుడికి ఎక్నడ 
లేని కోపం వచ్చేది. 


6 భక్త ప్రహ్లాదుడు 


అయితే (బ్రహ్మ నుండి వరం పొందినా జ్ర 
రాక్షసుడు తాను చేసిన తప్పులకు శిక్షను అనుభవించక 
తప్పలేదు. చివరికి అతడు మరణాన్ని తప్పించుకోలేక 
పోయాడు. అతని పేరు చెపితే భయంతో వణికిపోదే 
దేవతలు, మానవులు అతని మరణంతో ఊపిరి పీల్చు 
కున్నారు. 

ముల్లోకాలను. గడగడలాడించిన ఆ రాక్షసుడి 
పెరు హిరణ్యకశిపుడు. దేవతలు కూడా హిరణ్యకశిపు 
డిని ఏమీ చేయలేకపోయారు. కానీ ఒక చిన్న బాలకుడు 
తన్ల నిర్మలమైన, అచంచలమైన దైవభక్తితో ఈ భయం 
కర రాక్షసుడి బారి నుండి లోకాలను కాపాడగలిగాడు. 
ఆ బాలకుడి పేరు ప్రహ్లాదుడు. ప్రహాదుడి కథ చాలా 
ఆసక్తికరంగా వుంటుంది. 
గురువుల నుండి ఏం నేర్చుకున్నాడు? 

कत స్వభావుడైన (ప్రహ్లాదుడు ఒకరోజు 


భక్త 


CF 


హాదుడు 7 


గురువుగారి కుటీరం దగ్గర ఏదో ఆలోచనలో అటు 
ఇటు తిరుగుతున్నాడు. “ఎవరు మనకు మిత్రుడు? 
ఎవరు శత్రువు? అనే ప్రశ్నకి సమాధానం దొరకడం 
లేదు. (ప్రహాదుడి గురువులు చండామార్చ్ములు. రాక్షస 
గురువైన శుక్రాచార్యుడి పుత్రులు వీళ్ళిద్దరు. ఇతర 
రాకస బాలకులతోపాటు (ప్రహాదుడికి కూడా ఏద్యా 
బోధన చేసేవారు. ప్రహ్లాదుడు వినయంతో, శ్రద్ధగా 
చదువు నేర్చుకునేవాడు. గురువులకు ప్రహ్లాదు డంటే 
ఎంతో ఇషం కూడా. (ప్రహాదుడు తమ రాజైన 
హిరణ్యకశిపుని కుమారుడు కావడంతో వాళ్ళు ప్రత్యేక 
(258 ప్రహ్లాదుడికి చదువు చెప్పెవారు హిరణ్యకళి 
పుడు అష్టదిక్సాలకులను ఓడించాడు. (బ్రహ్మ నుండి 
వరాలు పొందాడు. హిరణ్యకశిపుని మిత్రుల, ఆదేశం 
మరకు శత్రువులతో ఐలా వ్యవహరించాలో గురువులు 
బోధించారు. భగవాన్‌ శ్రీహరి సర్వవ్యాపి సర్వజీవకో టి 
ఆయనలో భారమైనప్పుడు మిత్ర, శత్రు భేదం ఎక్కడ 
నుండి వస్తుంది? భయం కూడా ఎందుకు? 


०9 
हिः 
र 


र 


ఇలా ఆలోచనలో మునిగి ఉన్న ప్రహ్లాదుడిని 
రాజభటులు వచ్చి రాజభవనానికి తీసుకు వెళ్ళారు. 
హిరణ్యకశిపుడు తన కొడుకును ఆవ్యాయంగా దగ్గరకు 
తీసుకున్నాడు. తన కుమారుడు ఎం నేర్చుకున్నాడో 
తెలుసుకోవాలనుకున్నాడు.. ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చో 
బెటుకుని ఇలా అడిగాడు ~ “నాయనా! నువ్వు గురు 
వుల వద్ర ఏం నేర్చుకున్నావు?” ప్రహ్లోదుడు వెంటనే 
ఇలా సమాధానం చెప్పాడు - “తం(డీ! ఒకరు నాకు 
మిత్రువని, మరొకరు శత్రువని వాళ్ళు చెపుతున్నారు. 
కానీ ఆ విషయం నాకు నచ్చలేదు. అందువల్లనే నేను 
అక్కడ హరిని ధ్యానిస్తున్నాను”. ప్రహ్లాదుని మాటలు 
వినేసరికి హిరణ్యకశిపుడికి తన చెవులలో సీసం 
కరిగించి పోస్తున్నట్లు అనిపించింది. తన (ప్రబల విరోధి 
అయిన శ్రీహరిని తన కొడుకు ధ్యానించడం ఎమిటి? 
అయినా హిరణ్యకశిపుడు నవ్వుతూ తన కుమా 
రుడికి వీడ్కోలు చెప్పాడు. చండామార్ములను పిలిపిం 


భక్త ప్రహ్లాదుడు. 9 


చాడు. వాళ్ళు వచ్చిన తరువాత ఇలా అడిగాడు - 
“గురువులారా! మీ ఆశ్రమంలోకి ఎవరో శత్రువు ప్రవే 
శించాడు. ఆ శతువు నా కుమారుడి మనస్సులో హరి 
భక్తిని కలిగించి, విషాన్ని నింపుతున్నాడు. దయచేసి 
మీరు జాగ్రత్త వహించి (ప్రహ్లాదుడిని సరైన దారిలో 
పెట్టండి”. 

దండించవలసిందే 


ప్రహాదుడి ఇష్టదైవం శ్రీహరి అని తెలియగానే 
చండామార్ములకు భయం కలిగింది. ప్రహాదుడిని పిలిచి 
~ “నాయనా! అబద్ధం చెప్పకూడదని, నిజమే చెప్పాలని 
నీకు ఎవరు చెప్పారు? ఇక్కడ చదువుకునే ఏ రాక్షస 
బాలకుడికి ఇలాంటి ఆలోచన రానేరాదు. ఇవన్నీ నీకు 
ఎవరైనా నేర్చారా? లేక అవన్నీ నీ సొంత ఆలోచ 
నలా?” అని అడిగారు. అందుకు (ప్రహాదుడు ఇలా 


kK] 


సమాధానం చెప్పాడు - “గురుజనులారా! మీరేమంటు 


10 భక్త ప్రహాదుడు 


న్నారో నాకు తెలియడం లేదు. నేను మిగిలిన బాలకుల 
వలె లేనన్నది నిజం కాదు. మీరు అడిగిన విషయాలను 
నేను స్వయంగా నేర్చుకున్నాను. నాకు ఎవరూ 
నేర్చలేదు”. ఈ సమాధానం విన్న తరువాత. చండామా 
८०९० ప్రహ్లోదుడిపై అన్ని ఆశలు వదులుకున్నారు. 
“నువ్వు రాక్షస జాతికే మచ్చ తెచ్చావు. శ్రీహరి మన 
శత్రువని నీకు తెలియదా? రాక్షస జాతిని నాశనం 
చేయాలని శ్రీహరి ప్రయత్సిస్తున్నాడు. మీ పిన తండ్రిని 
ఆ హరి సంహరించాడు”. ఇలా అంటూ వాళ్ళు (ప్రహ్లో 
దుడిని భయపెట్టాలనుకున్నారు. ప్రహ్లోదుడికి కొత్త 
విషయాలు చెపితే క్రమంగా శ్రీహరిని మరచిపోతాడని 
వారికి అనిపించింది. ప్రహాదుడికి రాజ్యపాలన గురించి 
బోధించారు. శత్రువును శాంతియుత మార్గాల ద్వారా 
ఎలా లొంగదీసుకోవాలో చెప్పారు. సామదానభేద దం 
డోపాయాలను ఎలా ఉపయోగించాలో నేర్పారు. 


ఇవన్నీ నేర్చినా గురువులకు భయం పోలేదు. 
తమ రాజు దగ్గరకు తీసుకు వెళ్ళే ముందు ప్రహ్లోదుడిని. 
అతని తల్లి వద్దకు పంపారు. ఆమె ప్రహ్లోదుడికి స్నానం 
చేయించి, సుందరంగా అలంకరించి పంపింది. తన 
వద్దకు వచ్చిన ప్రహ్లోదుడిని రాక్షసరాజు ఇలా అడిగాడు 
~ “కుమారా! నువ్వు గురువుల దగ్గర నేర్చుకున్న అతి 
విశిష్టమైన విషయం ఏది?” ~ “తండ్రీ! చెవులతో 
శ్రీహరి పవిత్ర నామాన్ని వినడం, నోటితో ఆ నామాన్ని 
ఉచ్చరించడం, మనస్సులో శ్రీహరిని తలచుకోవడం, 
శ్రీహరి పూజ చేయడం, ఆయన సేవకు అంకితం 
కావడం - ఇవే నేను నేర్చుకున్న శ్రెష్టమైన విషయాలు”. 

(ప్రహాదుడి సమాధానంతో హిరణ్యకశిపుడు 
కోధంతో నిలువెల్లా వణికిపోయాడు. . గురువులను 
ఒలిపించి వారితో “మీరు నా కుమారుడికి అత్యంత 
నీచమైన, ప్రమాదకరమైన విషయాలు నేర్చారు. నా 


12 భక్త 


[ 


९; 


హాదుడు 


శత్రువుతో కలిసి నా కుమారుడిని సర్వనాశనం చేశారు. 
మీకు నేనంటే భయం తేదు” అన్నాడు. 

(ప్రహ్లాదుడి గురువులు ఈ మాటలు విని వణికి 
పోయారు. వాళ్ళు భయపడుతూ - “మహారాజా! 
మమ్మల్ని క్షమించండి. మా పట్ల (క్రోధం వహించకండి. 
ఇదంతా మేం నేర్చలేదు. తనంత తాను నేర్చుకున్నానని 
రాజకుమారుడు స్వయంగా చెపుతున్నాడు. మేము మీ 
శత్రువుతో కలిశామని భావించవద్దు” అని మొరపెట్టుకు 
న్నారు. 

। హిరణ్యకశిపుడి కోపం గురువుల. నుండి 
ప్రహ్లాదుడి పైకి మరలింది - “ఓరి మూర్ధుడా! ఇలాంటి 
అపవిత్రమైన మాటలు ఎక్కడ నుండి నేర్చుకున్నావు?” 
ప్రహ్లాదుడు నిర్భయంగా ఇలా సమాధానం చెప్పాడు - 
“నేను చెప్పిన దానిలో ఏదీ అపవిత్రమైనది లేదు. ఇవి 
నాకు ఎవరూ నేర్చలేదు. భగవంతుడైన శ్రీహరి కృప 
వల్ల నాకు ఈ జ్ఞానం లభించింది”. 


०९०९० Geng ९४८०० र 


13 





५\ १\ 


py 


= र | क्र य 


భక్త ప్రహ్లాదుడు 


न= మ 

















14 భక్త (ప్రహ్లాదుడు 


ఈ సమాధానం వినగానే రాక్షసరాజు కోపం 
రెట్టింపయ్యింది. “ఈ మూర్ధ బాలకుడిని నా ముందు 
నుండి తొలగించండి. ఈడ్చుకుపోయి ०००९००१८) 06ै. 
శరీరంలో వ్యాపించిన రోగం ఎలాగైతే శరీరాన్ని నాశ 
నం చేస్తుందో అలాగే ఇలాంటివాడు మొత్తం' రాక్షస 
వంశాన్ని నాశనం చేసాడు” అని భటులను ఆదేశిం 
చాడు. | | | 

రాజాజ్ఞ విన్న భటులు కూడా ఆశ్చర్యపోయారు. 
అయినా రాజాజ్ఞను ఉల్లంఘించలేక వాళ్ళు ప్రహ్లాదుడిని 
అంతం చేయడానికి కత్తులు ఎత్తారు. ప్రహాదుడు హరి 
స్మరణ చేస్తూ నిశ్చలంగా, నిర్భయంగా నిలబడి 
ఉన్నాడు. రాక్షసుల కత్తులు అతణ్ణి ఏమీ చేయలేకపో 
యాయి. ఇడి చూసిన హిరణ్యకశిపుడు. ఆశ్చర్యపో 
యాడు “ఐనుగుల్ని తెచ్చి తొక్నించండి” అని ఆజ్ఞాపిం 
చాడు. ఈ ఆజ్ఞ విన్న వారంతా భయంతో మరింత 


భక్త 


~ 


£ 


హాదుడు 15 


కంపించిపోయారు. కానీ ప్రహ్లాదుడి ముఖంలో భయపు 
ఛాయలు ఎక్కడా కనిపించలేదు. ఏనుగుల్ని తెచ్చారు. 
ద్వేషంతో నిండిపోయిన హిరణ్యకశిపుడి మనస్సు 
రాయిలా మారింది. (ప్రహ్లాదుడిని ఏనుగులు తొక్కుతూ 
ఉంటే చూస్తూ, ఊరుకున్నాడు. ఏనుగులు సెతం 
ప్రహాదుడిని ఏమీ చేయలేకపోవడం చూసి మరోసారి 
ఆశ్చర్యపోయారు. 

తాను విధించిన కఠినమైన శిక్షలు ప్రహాదుడిని 
ఏమీ చేయలేకపోవడం చూసిన హిరణ్యకశిపుడికి తన 
మీద తనకే కోపం కలిగింది. ఒక చిన్న బాలకుడిని 
శిక్షించలేకపోయాననే అవమాన భావం కలిగింది. 
ప్రహాదుడిని నదిలోకి విసిరివేయమని ఆజ్ఞాపించాడు. 
కానీ ప్రహ్లాదుడు నదిలో మునగలేదు. హరినామాన్ని 
జపిస్తూ నీటిపై తేలుతున్నాడు. అది చూపిన హిరణ్యక 
శిపుడికి అసహనం మరింత పెరిగింది. ఎలాగైనా 


16 భక్త ప్రహ్లోదుడు 


ప్రహ్లోదుడిని హతమార్సాలన్న పట్టుదల కలిగింది. 
ప్రహ్లోదుడికి విషం ఇచ్చారు. కానీ హరినామామృతాన్ని 
ఆస్వాదిస్తున్న (ప్రహాదుడికి విషం అమృతమయింది 
కొండల మీద నుండి తోసివేశారు. మంటల్లోకి విసిరివే 
శారు. ఇలా జల, వాయు, అగ్నులు ఏవీ (ప్రహ్లాదుడిని 
బాధించలేదు. 

“ఐదేళ్ళు కూడా నిండని ఈ బాలకుడికి ఇంత 
అద్భుతశక్తి ఎక్నడ నుండి వచ్చింది? విష్ణువు నా 
సోదరుడైన హిరణ్యాక్షుడిని సంహరించాడు. అలాంటి 
విష్ణువును నా కుమారుడు పూజించడం ఏమిటి? నేను 
ఏం చేయాలి?” ఇలా ఆలోచిసూ హిరణ్యక శిపుడు 
ఆందోళన పడాడు 
నారద మహర్షి నేర్పారు 


చండామార్చులు రాక్షస రాజుకు ఇలా నివేదిం 
చారు - “మహారాజా! మూడు లోకాల్లో మీ ముందు 


భక్త @<< 17 


నిలువగలిగినవారు లేరు. మీరు మహాశక్తిమంతులు. 
అలాంటి మీకు ఈ చిన్న బాలకుని గురించి గింత 
ఎందుకు? కొద్ది సేపట్లో మా తండ్రిగారైన శుక్రా 
చార్యులు ఇక్కడికి వస్తారు. ఆయన ఈ బాలకుడికి 
హితబోధ చేసి అతని మనస్సు మారుస్తారు. పైగా (दरव 
దుడు చిన్నవాడు. వయసు పెరిగినకొద్దీ సరైన విష 
యాలు నేర్చుకుంటాడు. అప్పటివరకు అతడిని మా 
వద్ద ఉంచండి” అన్నారు. రాక్షసరాజు వారి మాటలకు 
అంగీకరించాడు. 

ప్రహాదుడు తిరిగి గురువుల దగరికి వచ్చాడు 
రాజు ఎలా పరిపాలించాలి? శత్రువుల్ని ఎలా జయిం 
చాలి? అనేవి నేర్పుతున్నారు. కానీ ప్రహ్లాదుడికి ఈ 
విషయాల పట్ల ఏ మాడత్రం ఆస్తి లేదు. 

ఒకసారి గురువులు పని మీద బయటికి 
వెళ్ళారు. రాక్షస బాలకులంతా ఆటకు ఇదే సమయమని 


18 భక్త ప్రహ్లాదుడు 


అనుకున్నారు. (ప్రహాదుడిని కూడా ఆడుకోవడానికి 
రమ్మని పిలిచారు. కానీ ప్రహ్లాదుడు వారితో - “మిత్రు 
లారా! మానవజన్మ చాలా అమూల్య అవకాశం. ఈ 
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిజమైన సుఖ 
సంతోషాలు పొందాలంటే చిన్నతనం నుండే శ్రీహరి 
స్మరణ చేయాలి. మన భక్తి విశుద్ధమైనదైతే భగవంతుడు 
ప్రసన్నుడై మనం కోరుకున్నది ఇస్తాడు. నారదముని 
ఈ విషయాలన్నీ నాకు చెప్పారు. ప్రస్తుతం మనం చదు 
వుతున్న చదువుల వల్ల ఉపయోగం ఏమిటి? కేవలం 
కాలం వృధా చేయడమే అవుతుంది” అన్నాడు. ప్రషో 
దుడి మాటలు విని రాక్షస బాలకులు ఆశ్చర్యపోయారు. 
ప్రహ్లాదుడు తమతోపాటే చండామార్ముల వద్ద చదువు 
కుంటున్నప్పుడు నారదుడి దగ్గర ఈ విషయాలన్నీ 
ఎపుడు నేర్చుకున్నాడు? “రాజకుమారా! నువ్వు 
ఎప్పుడూ మాతోపాటు విద్యని అభ్యసిస్తున్నావు కదా. 


భక్త ప్రహాదుడు 19 


(pt 


నారదుడి వద్ద ఈ విషయాలు ఎప్పుడు తెలుసు 
కున్నావు?” అని అడిగారు. మిత్రుల సందేహాన్ని తీర్చ 
డానికి తన గతాన్ని వారికి చెప్పాలనుకున్నాడు. 
“చాలా కాలం (క్రితం నా తండ్రి తపస్సు చేయడా 
నికై మందర పర్వతం మీదకి వెళ్ళాడు. రాక్షస రాజ్యంపై 
దండెత్తడానికి అదే అనువైన సమయమని దేవతలు 
భావించారు. రాక్షసులంతా కకావికలై నలుదిక్కులకు 
పారిపోయారు. దేవతలు రాజమందిరాన్ని దోచుకు 
న్నారు. దేవేంద్రుడు నా తల్లి లిలావతిని బందీగా తీసు 
కువెళుతున్నాడు. నా తల్లి శోకిస్తోంది. నారద మహర్షి 
మార్గమధ్యంలో కనిపించారు. ఆయన దేవేం[దుడితో 
“దేవేంద్ర! ఇదెక్కడి న్యాయం? ఇదంతా చేసే అధికారం 
నీకు ఉందా? ఆమె పుణ్యవతి అయిన స్త్రీ. ఆమెను 
ఇలా ఈడ్సుకుని తీసుకు వెళ్ళడం తగునా? ముందు 
ఆమెని విడిచిపెట్టు అన్నాడు. అందుకు దేవేంద్రుడు 
“మహర్షీ నాకు ఈమె పట్ల ఎలాంటి దురాలోచన 


20 భక్త ప్రహ్లాదుడు 


లేదు. ఈమె గర్భవతి అని నాకు తెలుసు. ఈమెకి 
పుట్టబోయే పుత్రుడు కూడా అతని తండ్రిలాగానే మనని 
కష్టాలు పెడతాడని ' భయపడుతున్నాను. అందుకే 
ఈమెను తీసుకువెళ్ళి పుత్రుడు జన్మించగానే వాణ్ణి 
వధించి అప్పుడు ఈమెను తిరిగి పంపుతాను” అన్నాడు. 
నారదుడు నవ్వి ఇలా అన్నాడు - “మిత్రమా! 
నీకు అసలు సంగతి తెలియదు. ఈమెకి పుట్టె పుత్రుడు 
భగవంతుని భక్తుడవుతాడు. నువ్వు అతణ్ణి వధించలేవు. 
పైగా ఒక బాలకుడిని వధించడం దేవతల రాజుగా 
నీకు మంచిపేరు తెస్తుందా?” దేవేం[డ్రుడు నారదుని 
మాటలకు సిగ్గుపడ్డాడు. ఆ తల్లి పాదాలకు నమస్న్మరించి 
ఆమెను వదిలి పెట్టాడు. నారదముని ఆమెను తన 
ఆశ్రమానికి తీసుకు వెళ్ళాడు. ఆశ్రమంలో భాగవత 
ధర్మం, భాగవత భక్తుల మార్గాన్ని ఆమెకు ఉపదేశిం 
చాడు. నేను నా తల్లి గర్భంలో ఉన్నాను. నారదముని 


భక్త ప్రహ్లాదుడు 21 


నా తల్లికి చేసిన ఉపదేశాన్ని నేను కూడా విన్నాను. 
నా తండి తిరిగి రాగానే నా తల్లి రాజమందిరానికి 
వచ్చింది. ఆ తరువాత నా తల్లి భాగవత ధర్మాన్ని 
గురించి మరిచిపోయింది. కానీ నా మనస్సుకు మాత్రం 
గాఢంగా హత్తుకుపోయింది. మీరు కూడా ఆ జ్ఞానాన్ని 
పొందవచ్చును అని ప్రహ్లాదుడు తన జ్ఞానరహన్యాన్ని 
తెలిపాడు. | 
ప్రహాదుడి కథ విన్న తరువాత రాక్షస బాల 
కులకు భాగవత ధర్మాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి కలి 
గింది. “భాగవత ధర్మం అంటే ఏమిటి?” అని అడి 
గారు. అది భగవంతుని కృపను పొందే మార్గం అని 
ప్రహాదుడు వారికి చెప్పాడు. భగవంతుని కృపను పాం 
దడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ వాటిలో ఇది 
సులభమెనది, ఉత్తమమైనది. ఎప్పుడూ భగవంతు 
స్మరిస్తూ ఉండాలి. విశ్వమంతటా ఆయన నిండి ఉన్నా 
డని తెలుసుకోవాలి, ఆయన ఇచ్చ ప్రకారం నడుచు 





22 భక్త ऊन 


కోవాలి. సజ్జనుల సాంగత్యం చేయాలి. దీనివలన 

మనకు శాంతి, సౌఖ్యం లభిస్తాయి. ఈ విషయాలన్నీ 

నారదముని నాకు చెప్పారు అని ప్రహ్లాదుడు చెప్పాడు. 
ప్రహాదుని మాటలు వఏన్న రాక్షస బాలకులంతా 

భాగవత భక్తులయ్యారు. 

వరాహావతారం 


ప్రహాదుడి వలన రాక్షస బాలకులంతా భాగవత 
భక్తులుగా మారారని తెలుసుకున్న చండామార్చులకు 
కోపం వచ్చింది. హిరణ్యకశిపుడి క్రోధం రెట్టింప 
యింది. ఇప్పుడు ఐఎం చేయాలన్నది వారిని వేధిస్తున్న 
ప్రశ్న ప్రహ్లాదుడిని పిలిచి గురువులు ఇలా అన్నారు 
- “నువ్వు చేసిన పని బాగుందా? నీ తండ్రికి శ్రీహరి 
పరమశత్రువని నీకు తెలియదా? ఇదే శ్రీహరి వరాహా 
వతారం ఎత్తి నీ చినతం(్రిని సంహరించాడని తెలి 
యదా?” 


భక్త (मदय 23 


“శ్రీహరి వరాహావతారాన్ని గురించి నాకు తెలి 
యదు. ఒకసారి ఆ కథ నాకు చెప్పండి” అన్నాడు ప్రహ్లో 
దుడు. చండామార్చులు రాక్షస బాలకులందరికీ శ్రీహరి 
అవతారాల గురించి చెప్పారు. “హిరణ్యకశిప, హిరణ్యా 
కులు జన్మించగానే దేవతలంతా భయపడ్డారు. వాళ్ళి 
ద్దరూ పెరిగి పెద్దవారవుతున్న కొద్దీ దేవతల భయం 
కూడా పెరిగిపోయింది. హిరణ్యకశిపుని తమ్ముడైన 
హిరణ్యాక్షుడు అధిక శక్తిశాలి. అతను దేవతల రాజ్య 
మైన స్వర్గలోకం మీద దాడి చేశాడు. హిరణ్యాక్షుణ్జి ఎదు 
ర్కొనలేక దేవతలు పారిపోయారు. సముద్ర దేవుడైన 
వరుణుడిని తనతో యుద్ధం చేయమని హిరణ్యాక్షుడు 
ఆహ్వానించాడు. కానీ వరుణుడు 'హిరణ్యాక్షా! నేను 
నీతో యుద్ధం చేయలేను. నీతో ఎవరు యుద్ధం చేయగ 
లరు? భగవంతుడు మాత్రమే అందుకు సమర్ధుడు 
అన్నాడు. ఈ సమాధానం విన్న హిరణ్యాక్షుడు శ్రీహరిని 
వెతుకుతూ బయలుదేరాడు. 


(ऊ 


<01 


భ 


4 


cr 


| ११५६६ } 





० ,९३६६६।। ५ 

















+ ५ ५७ ११९११११६१॥ 1 4 



































०९०५९ ४9९००५० ०४९८ 


౧9 
ర్మ 


ం GAR 




















(ప్రహాదుడు 


1, 


26 భక్త 


(तः 


“ఇదే సమయంలో పరమేశ్వరుని నాసిక నుండి 
ఒక వరాహం వెలువడింది. అది చాలా చిన్నగా ఉంది. 
కానీ క్రమక్రమంగా పెరగడం ప్రారంభించింది. అలా 
పెద్ద పర్వతంలా పెరిగింది. ఆ సమయంలో భూమి 
జలప్రళయం వల్ల నీటిలో మునిగి ఉంది. వరాహం 
తన ముక్కుపై నిలిపి భూమిని వీటి నుండి బయటకు 
తెచ్చింది. పర్వతాకారంలో ఉన్న ఈ వరాహాన్ని చూసి 
హిరణ్యాక్షుడు ఆశ్చర్యపోయాడు. అయినా అహంకా 
రంతో ఇలా అన్నాడు - “భూమిని ఎక్కడ ఉంచాలో 
అక్కడ పెట్టి వెళ్ళిపో. నువ్వు ఎవరివో ఇప్పుడు నాకు 
తెలిసింది. నువ్వు వరాహరూపంలో ఉన్న శ్రీహరివి. 
నేను నీ అంతు చూస్తాను”. ఇలా అంటూ హిరణ్యాక్షుడు 
వరాహాన్ని ఆపాలనుకున్నాడు. హిరణ్యాక్షుని మాటలు 
విన్న వరాహోసనికి కోపం వచ్చింది. “నీ అహంకారం 
వల్ల చావును కొని తెచ్చుకుంటున్నావు. యుద్దానికి 


భక్త ప్రహ్లాదుడు 27 


ट. 


సిద్దంగా వుండు”. యుద్దం ప్రారంభమైంది. ఈ 
యుద్దాన్ని దేవతలు చూస్తున్నారు. యుద్దం రోజంతా 
జరిగింది. యుదం చీకటి పడకముందే పూరి కావాలని 
బ్రహ్మ భావించాడు. ఎందుకంటే రాత్రి సమయంలో 
రాక్షసుల శక్తి పెరుగుతుంది. (బ్రహ్మ భా దినట్లుగానే 
ఆది వరాహం హిరణ్యాక్షుని పైకి చక్రాయుధాన్ని 
ప్రయోగించడంతో అతడు చక్రాయుధపు దెబ్బకు 
మరణించాడు”, 

హిరణ్యాక్షుని కథ చెపుతూ చండామార్చ్ములు 
ఎంతో బాధపడ్డారు. ప్రహ్లాదుడు మాత్రం ఎంతో 
ఆసక్తిగా కథను విన్నాడు. హిరణ్యాక్షుని మరణంతో 
అతని భార్యాపిల్లలు విచారంలో మునిగిపోయారు. మన 
రాజైన హిరణ్యకశిపుడు కూడా ఎంతో దుఃఖించాడని 
గురువులు చెప్పారు. “ఏదో ఒక రోజు అందరూ చనిపో 
వలసిందే. కనుక దుఃఖించడం అనవసరం. నా సోడ 
రుడు వీరుడు. యుద్దంలో వీరోచితంగా పోరాడుతూ 


28 భక్త ప్రహ్లాదుడు 


మరణించాడు. అలాంటి వీరుని గురించి దుఃఖించ 
కూడదు” అన్నాడు. 

“అందరినీ ఓదార్సాడు కానీ హిరణ్యకశిపునికి 
దుఃఖం ఆగలేదు. శ్రీహరిపై గల ద్వేషం మరింత 
ఎక్కువ అయ్యింది. శ్రీహరి పేరు విషతుల్యంగా 
మారింది. శ్రీహరి పేరు చెపితే రక్తం ఉడుకులెత్త 
సాగింది. వెంటనే తన సేనానులైన ఇల్వలుడిని, 
సముచిని పిలిపించాడు. 'విష్ణుభక్తులను ఎంత వీలైతే 
అంత పీడించండి. విష్ణువును పూజించే వారందరినీ 
చంపి వేయండి అని ఆదేశించాడు”. 

“ఈ ఆదేశంతో సేనాపతులు హరిభక్తుల్ని హిం 
సించి, హతమార్భడం ప్రారంభించారు. దేవాలయాలను 
కూల్చివేశారు. వారి పరాక్రమాన్ని ఏమని వర్ణించ 
గలంి”- ఇలా చండామార్చులు రాక్షసుల వీరత్వాన్ని 
గురించి వర్ణిస్తూ ఉంటే ప్రహ్లాదుడికి విచారం కలిగింది. 


భక్త ప్రహ్లాదుడు 29 


రాక్షసుల దుశ్చర్యలను అంతం చేయాలనిపించింది. 
రాక్షసుల ప్రవృత్తిని మార్పాలనిపించింది. 
హిరణ్యకశిపుని వరం 

 చండామార్ములు కథను కొనసాగించారు. 
“హిరణ్యకశిపుడు మంధర పర్వతంపైకి వెళ్ళి ఘోర 
తపస్సు చేశాడు. ఒంటికాలిపై నిలబడి తపస్సు 
చేశాడు. అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. 
అయినా హిరణ్యకశిపుడు కదల లేదు. అతని శరీరం 
నుండి తపః ప్రభావం వల్ల అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. 
అవి ప్రపంచాన్ని చుట్టుముట్టాయి. నదులు, సముద్రాలు 
మరుగుతున్నాయి. భూమి ఊగిపోయింది. దేవతలు | 
భయంతో వణికిపోయారు. తమను రక్షించమని బ్రహ్మ 
లోకంలోని (బ్రహ్మదేవుడికి మొరపెట్టుకున్నారు. అప్పుడు 
(బ్రహ్మదేవుడు రాక్షసరాజు ముందు ప్రత్యక్షమై ఇలా 
అన్నాడు - 'హిరణ్యకశిపా! నీ తపస్సుకి, భక్తికి 


30 భక్త ప్రహాడుడు 


మెచ్చాను ఇంతకు ముందెన్నడూ ఇంతటి ఘోర 
పస్సును చూడలేదు. నీకు కావలసిన వరం కోరుకో'. 
“బ్రహ్మదేవుడు మం(త్రజలాన్ని హారణ్యకశిపునిపై 
జల్లాడు. దానితో అతని శరీరం బంగారంలా మెరిసిపో 
యింది. అప్పుడు హిరణ్యకశిపుడు “ఓ (బ్రహ్మదేవా! 
నువ్వు ఈ అంధకారమయమైన జగత్తులో వెలుగునింపు 
తావు. నువ్వు సర్వశక్తిమంతుడివి, సర్వజ్ఞుడివి. దయా 
మయుడివి. నువ్వు భక్తులకు త్వరగా (ప్రత్యక్షమై, వారి 
కోరికలు తీరుస్తావు' అని స్తుతించాడు. హిరణ్యకశిపుని 
స్తుతికి ప్రసన్నుడైన బ్రహ్మ “ఘోర తపస్సు ఎందుకు 
చేశావు? అని అడిగాడు. 'నువ్వు ప్రసన్నుడవైతే నాకు 
ఒక వరం ఇవ్వాలి. నీచే సృష్టించబడిన > ప్రాణి వలన 
నాకు మరణం కలగకూడదు. అలాగే ఇంటిబయట, 
లోపల, ఏ అ(స్తశస్రాల వలన, ఆకాశంలో, భూమి మీద 
నా మరణం సంభవించకూడదు అని వరం కోరు 
కున్నాడు”. 


(బహ్మదెవుడు 'తథాస్తు' అన్నాడు. “రాక్షస బాలకు 
లారా! ఇప్పటివరకు మహా పరాక్రమశాలి అయిన 
రాక్షస రాజు కథ విన్నారు. ఇలాంటి మహాశక్తిమంతు 
డిని ఎదిరించగల దేవతలు ఉన్నారా? లేరు. హిరణ్య 
కశిపుడు మూడులోకాలకు రాజు. అలాంటి శక్తివంతు 
డైన, పరాక్రమశాలైన రాజును కాదని మీరు ఎందుకు 
కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు? వేరే 
ధర్మాన్ని పాటించాలని ఎందుకు అనుకుంటున్నారు?” 
అని చండామార్చులు (ప్రశ్నించారు. 

అప్పుడు ప్రహోదుడు “బహ్మదేవుడి నుండి 
వరాలు బొందినంత మా[త్రాన దుష్టకర్మలకు పాల్పడవ 
చ్చునా? అలాంటి వారిని ఎవరూ శిక్షించలేరా? మహా 
విష్ణువు ముందు అందరూ తలవంచవలసిందే. ఆయన 
బ్రహ్మదేవుడికి కూడా స్వామి. ఆయన అందరినీ రక్షిస్తూ 
ఉంటాడు” అని సమాధానం చెప్పాడు. ప్రహ్లాదుని 


aut) 


32 భక్త म 


మాటలకు రాక్షసబాలకులంతా తలలు ఊపారు. 
ప్రహాదుడి మాటలు విన్న చండామార్చులకు 
పరిస్థితి తమ చెయ్యిదాటిపోయిందని తెలిసింది. 
(225९८896 మనస్సు మార్చలేమని తెలిసిపోయింది. 
వాళ్లు రాక్షసరాజు దగ్గరకి వెళ్ళి పరిస్థితిని వివరించారు. 
విషయం విన్న హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. 
ప్రహాదుడిని పిలిపించాడు. ప్రహాదుడిని చూడగానే 
హిరణ్యకశిపుడికి కోపం ఎకువైంది. “ఓరి మూర్ధ 
బాలక! నీ ఆలోచనలు ఇంకా మార్చుకోలేదా? నా 
చూపులకే ముల్లోకాలు గడగడలాడతాయి. కానీ నా 
పుత్రుడవైన నువ్వు మాత్రం నా మాట వినడంలేదు. 
నువ్వు చిన్నవాడివి. నీకు ఎవరో ఈ చెడు మార్గాన్ని 
చూపారు. నిజం చెప్పు నీకు ఈ చెడు మాటలు ఎవరు 
నేర్పారు?” అని గద్దించాడు. హిరణ్యకశిపుని కోపం 
చూసి అక్కడ ఉన్నవాళ్ళంతా భయపడిపోయారు. కానీ 


భక్త ప్రహ్లాదుడు 33 


ప్రహ్లాదుడు మాత్రం శాంతంగా “నాలో ఇంత దైర్యం 
రావడానికి కారణం శ్రీహరి. ఆయన అందరికంటే 
శక్తిమంతుడు. ఆయనే ఈ విశ్వానికి ప్రభువు” అన్నాడు. 
స్తంభం నుండి వెలువడిన మహావిష్ణువు 

ఎవరిని చూస్తే దేవతలు సైతం భయంతో వణికి 
పోతారో అలాంటి హారణ్యకశిపుడి ముందు నిలబడి 
ఐదు సంవత్సరాల బాలకుడు ఉపదేశం ఇవ్వడం 
అందరినీ ఆశ్చర్యపరచింది. (ప్రహాదుడి మాటలకు 
తీవ్రమైన కోపంతో హిరణ్యకశిపుడు “మూర్భ్థబాలకుడా! 
నీ చావు దగ్గర పడింది. నేను ముల్లోకాలకు రాజును. 
నన్ను మించినవాడు ఎవడు? ఎక్కడున్నాడు? చెప్పు” 
అని హూంకరించాడు. | | 

(ప్రహాదుడు ఏ మాత్రం సంకోచించకుండా ఇలా 
సమాధానం చెప్పాడు - “ఆయన అన్నింటిలో 
ఉన్నాడు”. 


34 భక్త (ऊ 


“ఏమిటీ? అన్నింటిలో ఉన్నాడా? ఈ స్తంభంలో 
కూడా ఉన్నాడా? ఉంటే బయటకు ఎందుకు రావడం 
లేదు. ఇప్పుడు నిన్ను నా కత్తికి ఎరచేయబోతున్నాను. 
నీ శ్రీహరి వచ్చి ఎలా రక్షిస్తాడో చూస్తాను” అని కత్తి 
దూసి ప్రహ్లాదుడి మీదకు ఉరికాడు. 

అప్పుడే బ్రహ్మాండం బద్దలైనంత శబ్దం వచ్చింది. 
ఆ శబ్లానికి హిరణ్యకశిపుడు కూడా నిర్షాంతపోయాడు. 
అందరూ భయంతో చూసూండగానే స్తంభం రెండు 
ముక్కలై అందులో నుండి శ్రీహరి నృసింహావతారంతో 
వెలువడ్డాడు. 

నృసింహుని శిరస్సు సింహం, మిగిలిన శరీరం 
మానవ శరీరం. విశాల శరీరుడైన నృసింహుని కళ్ళు 
మెరుస్తున్నాయి. అవి వజ్రాల వలె ఉన్నాయి. వెంట్రు 
కలు నికృబొడుచుకుని ఉన్నాయి. నాలుక చాచి 
ఉన్నాడు. ఆ నాలుక ఒక పదునైన కత్తిలా ఉంది. 


భక్త ప్రహ్లాదుడు 35 


చెవులు నిక్కబొడుచుకుని ఉన్నాయి. నోరు పెద్ద 
గుహలా ఉంది. శరీరం పర్వతంలా వఏశాలంగా ఉంది. 
===) ఉన్నాడు. పొడవెన బాహువులు 
ఉన్నాయి. నృసింహుని చూస్తే ఎవరికైనా భయం కలు 
గుతుంది 
లాంటి భయంకర రూపంతో శ్రీహరి స్తంభం 
నుండి బయటికి వచ్చాడు హిరణ్యకశిపుని సభ నిండి 
వుంది. అయినా ఏ ఒక్కరూ అటువైపుకి చూసే ధైర్యం 
చేయలేదు. 
హిరణ్యకశిపుడు మాత్రం మొండి ధైర్యంతో 
నృసింహుని చూస్తున్నాడు. ఏం జరగబోతోందో అతనికి 
తెలిసింది. “ఓ! ఇతనేనా మహావిష్ణువు! వరాహ 
రూపంలో వచ్చి నా సోదరుని సంహరించినది ఇతడే. 
నేను ఈ విష్ణువుని అంతం చేస్తే ఇక దేవతలంతా దిక్కు 
లేని వారవుతారు. వేళ్ళు తెగిన వృక్షంలా కూలుతారు. 


36 భక్త ऊर्म 


నా బలపరాక్రమాలు ఎంతో పరీక్షించుకుం టాను” 
ఇలా అనుకుంటూ హిరణ్యకశిపుడు నృసింహుని పైకి 
దూకాడు. 

హిరణ్యకశిపుడు మహాశక్తి శాలి, సాహసవం 
తుడు. కానీ నృసింహస్వామి ముందు ఆ శక్తి, సాహసం 
ఎందుకు పనికి వస్తాయి? అతని పని కొండను ఢీకొన్న 
చీమలాగా అయ్యింది. నృసింహ స్వామి హిరణ్యకశిపు 
డిని తన చేతుల్లో బంధించాడు. గరుత్మంతుని చేత 
చిక్కిన పాములాగా హిరణ్యకశిపుడు ఏమీ చేయలేకపో 
యాడు. భయంతో చేష్టలుడిగి ఉండిపోయాడు. 
నృసింహస్వామి గడప పైన కూర్చున్నాడు. హిరణ్య 
కశిపుని తన తొడలపై పడుకోబెట్టాడు. పదునైన తన 
చేతిగోళ్ళతో హిరణ్యకశిపుని పొట్ట చీల్చివేశాడు. పేగుల్ని 
బయటికి తీసి తన మెడలో దండలా వేసుకున్నాడు. 


ఇదంతా సభలోని వారంతా నిశ్చేష్ణులై చూస్తు 


భక్త (ప్రహాదుడు 37 


న్నారు. కొందరు తమ రాజు సంహరింపబడడం చూసి 
ని పైకి వెళ్ళారు. ఆయన వాళ్ళందరినీ ఒక్క 
రలోకానికి పంపాడు. 
ఇలా శ(తువులనందరినీ అంతం చేసి నృసింహ 
స్వామి సింహాసనంపై అధిష్టించాడు. దేవతలంతా 
ఆయనకు నమస్మరించి నిలబడ్డారు. గంధర్వులు 


న్నసిం 


Gp, र 


కణం 


శ్రీహరిని స్తుతిస్తూ గీతాలు ఆలపించారు. అప్పరసలు 
ఆనందంతో నృత్యం చేశారు. ప్రజలు కూడా ఎంతో 
సంతోషించారు. కానీ నృసింహుని కోపం మాత్రం 
తగ్గలేదు. సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా ఆయన దగ్గరకి 
వెళ్ళే సాహసం చేయలేకపోయింది. 

కోపంతో ఉ[గుడెన నృసింహుని శాంతపరచడం 
ఎలా? అని అందరూ అనుకుంటున్నారు. అప్పుడు బాల 
కుడైన ప్రహ్లాదుడు భక్తిభావంతో ఆయన పాదాలకు 
సాష్టాంగ ప్రణామం చేశాడు. ప్రహ్లాదుని చూసిన 


५ 


వెంటనే నృసింహుని కోపం తగ్గిపోయింది. ప్రహ్లోదుని 
పెకిలేపాడు. దేవతలంతా జయజయధ్వానాలు చేశారు. 
బ్రహ్మదెవుడు హిరణ్యకశిపునికి ఇచ్చిన వరాలను 
నిలుప్తకూనే హిరణ్యకశిపుని వధించాడు శ్రీహరి, 
హిరణ్యకశిపుని వధించిన సమయం ఇటు పగలు కాదు, 
అటు రాత్రి కాదు. సంధ్యాసమయమది. అలాగే 
వధించిన స్థలం ఇంటి లోపలా కాదు, బయటా కాదు. 
గుమాం మీద. ఆకాశంలో కాదు, భూమి మీద కాదు. 
తన ఒడిలో సంహరించాడు. అగస్రశస్రాలను ఉపయో 
గించకుండా తన చేతిగోళ్ళతో పొట్ట చీల్చి చంపివేశాడు. 
ఆ విధంగా (బ్రహ్మ ఇచ్చిన వరాలు వమ్ముకాని విధంగా 
శ్రీహరి హిరణ్యకశిపుని అంతం చేశాడు 
నృసింహస్వామిని చూసిన (ప్రహాదుడికి దుఃఖం 
మటుమాయమైంది. కళ్ళ వెంట ఆనందాడ్రువులు 
జారాయి. శ్రీహరిని చూసినంత మాత్రాన సర్వశ్రేష్టమైన 


భక్త ప్రహ్లాదుడు 39 


జ్ఞానం (ప్రాప్తించింది. నృసింహ స్వామిని స్తుతిస్తూ “ఓ 
స్వామీ! నువ్వు దయామయుడివి. విశ్వసంరక్షకుడివి. 
దేవతలు కూడా నీ మహత్తును తెలుసుకోలేరు. అన్యా 
యాన్ని అధర్మాన్ని నాశనం చేశావు. అయినా ఇంకా 
కోపంతో ఉన్నావెందుకు? శాంతుడవై నీ భక్తులను 
అనుగ్రహించు” అన్నాడు. ఈ మాటలు విన్న నృసిం 
` హుడు' ప్రసన్నుడై “ఏ వరం కావాలో కోరుకో” 
అన్నాడు. (ప్రహ్లాదుడు “స్వామీ! నాకు ఎల్లప్పుడూ నీ 
పట్ల (శ్రద్ధ, భక్తి ఉండాలి. అలా నాకు వరం ఇయ్యి” 
అన్నాడు. శ్రీహరి తథాస్తు అన్నాడు. “ఇక్కడ కొంత 
కాలం రాజ్యాన్ని పాలించు. (ప్రజలకి న్యాయం చేకూర్చు. 
తరువాత నిన్ను నాలో విలీనం చేసుకుంటాను” అని 
శ్రీహరి బోధించాడు. 
కథ వెనుక కథ | 

ప్రహ్లాదుని కథ అత్యంత ఆసక్తికరంగా వుంది 
కదూ? కానీ కథ వెనుక మరొక కథ వుంది. ` 


40 భక్త ऊन 


హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు శ్రీహరికి ఆగర్భ 
శత్రువులెందుకయ్యారు? ఆ కథ ఇలా 806 - 

జయ. విజయుల వెకుంఠపు ८१९८६ పాలకు 
లుగా శీహరి నియమించాడు. శ్రిహరికి దగరగా ఉండ 
డం వల్ల తమను మించిన వారెవరూ లేరనే గర్వం 
వారిని ఆవహించింది. ఒకసారి సనకుడు, సనందనా 
దుడు, సనత్యుమారుడు, సనక్‌ సుజాతుడు అనే 
నలుగురు మునిబాలకులు శ్రీహరి దర్శనార్ధమై తమ 
యోగశక్తితో వైకుంఠానికి వచ్చారు. జయవిజయులు 
వారిని ద్వారం దగ్గర ఆపారు. లోపలకి వెళ్ళడానికి 
వీలు లేదన్నారు. దీనితో క్రోధితులైన మునిబాలకులు 
జయవిజయులను శపించారు. 'భగవంతుసి దగ్గర 
నా మీలో అహంకారం నాశనం కాలేదు. కనుక 
మీరు భూమిపై మానవులుగా (బతకండి అని శపిం 
చారు. అప్పుడు జయవిజయులకు తాము చేసిన తప్పు 


భక్త ప్రహ్లాదుడు. 41 


తెలిసింది. భయంతో వణికిపోయారు. శాపం గురించి 
శ్రీహరికి మొరపెట్టుకున్నారు: శ్రీహరి వారితో “ఈ 
మునులు ఆత్మ సంయమనం, తపఃశక్తి కలిగినవారు. 
కనుక దీరి మాటలు నిజమవుతాయి. మీరు పరిపూర్ణ 
జ్ఞానాన్ని పొందేవరకు భూలోకవాసులుగా గడపండి. 
జ్ఞానాన్ని పొందిన తరువాత తిరిగి వైకుంఠానికి రావ 
చ్చును అన్నాడు. అప్పుడు జయవిజయులు అజ్ఞానం 
వలన మేము మిమ్మల్ని మరిచిపోతే మా గతి ఏమిటి? 
అని అడిగారు. వారి దుఃఖాన్ని చూసి జాలిపడి శ్రీహరి 
వారికొక మార్గం చూపాడు. “ఏడు జన్మలు నా 
భక్తులుగా భూలోకంలో గడుపుతారా? లేక మూడు 
జన్మలు నా శత్రువులుగా గడుపుతారా? నిర్ణయించు 
కోండి” అన్నాడు. వెంటనే జయవిజయులు “మేము 
ఎక్కువ కాలం మిమ్మల్ని విడిచి ఉండలేము. కనుక 
త్వరగా వైకుంఠానికి చేరుకోవడం కోసం మూడు 
జన్మలపాటు మీ శత్రువులుగానే ఉంటాం” అన్నా? ०. 


“తరువాత జయవిజయులు భూలోకానికి వచ్చి 
పడ్డారు. వాళ్ళే హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మిం 
చారు. వాళ్ళు శ్రీహరిని శత్రువుగా భావించారు. శ్రీహరి 
వరాహావతారం, నృసింహావతారం ఎత్తి వారిద్దరిని 
సంహరించాడు. वि 

వారే ఆ తరువాత (త్రేతాయుగంలో రావణ, 
కుంభకర్ణులుగా జన్మించి శ్రీరామచంద్రుని చేతిలో 
మరణించారు. అలాగే ద్వాపరయుగంలో శిశుపాల, 
దంతవక్రులుగా జన్మించారు. వీళ్ళు శ్రీకృష్ణునితో 
విరోధించి ఆయన చేతిలో మరణించారు. ఆ విధంగా 
సనక సనందనాది మునుల శాపం నుండి విముక్తుల 
య్యారు”. 

ప్రహ్లాదుడిని ఆశీర్వదించి నృసింహస్వామి అంత 
ర్థానమయ్యాడు. తరువాత ప్రహ్లోదుడు సింహాసనాన్ని 
అధిష్టించాడు. ధర్మబద్ధంగా పరిపాలన సాగించాడు. 


భక్త ప్రహ్లాదుడు 43 


అతని రాజ్యం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లింది. 
సద్దుణ సంపద వలన ప్రహ్లోదుడికి అపారమైన శక్తి 
చేకూరింది. ఇంద్రుని కూడా ఓడించి అతని రాజ్యాన్ని 
తన రాజ్యంలో కలుపుకున్నాడు. రాజ్యం పోగొట్టుకున్న 
ఇంద్రుడు దేవతల రాజైన బృహస్పతి దగ్గరకు వెళ్ళాడు. 
ఆయనతో “గురుదేవా! సద్గుణ సంపన్నుడైన ప్రహ్లోదు 
డిని నేను ఏం చేయగలను?” అన్నాడు. అప్పుడు 
బృహస్పతి “ముక్తికి మార్గమైన జ్ఞానం అన్నింటికంటే 
ఉత్తమమైనది” అని సమాధానం చెప్పాడు. “అది సంపా 
దించడానికి మార్గం ఏమిటి?” “నువ్వు రాక్షస గురువైన 
శుక్రాచార్యుని దగ్గరకు వెళ్ళు. ఆయన నేర్పుతారు” అని 
బృహస్పతి వివరించాడు. = 

ఇంధద్రుడు శుక్రాచార్యుని దగ్గరకు వెళ్ళాడు. 
ఆయన ఉత్తమమైన జ్ఞాన మార్గాన్ని ఇం(దుడికి 
నేర్చాడు. ఆ తరువాత ఇంద్రుడు “ఇంతకంటే శ్రేష్టమైన 


५१ 


(ప్రహాదుడు 


44 భక్త (सर 


| ॥ 


fs 


జ్ఞానం ఉందా?” అని అడిగాడు. “నిన్ను ఓడించిన 
ప్రహ్లాదుని దగ్గరకు వెళ్ళు. అతను నేర్చుతాడు” అని 
శుక్రాచార్యుడు సమాధానం చెప్పాడు. 
ఇంద్రుడు ప్రహ్లోదుని శిష్యుడయ్యాడు 
శుక్రాచార్యుని మాటలకు ఇంద్రుడు ఆశ్చర్యపో 
యాడు. ప్రహ్లాదుడి దగ్గరకు వెళ్ళాడు. బ్రాహ్మణుని 
వేషంలో వెళ్ళిన ఇంద్రుడు ప్రహ్లోదుని రాజమందిరం 
బయట నిలబడ్డాడు. ప్రహ్లాదుడు అతణ్ణి ఆదరపూర్వ 
కంగా సత్మరించి లోపలికి తీసుకు వెళ్ళాడు. అప్పుడు 
ఇంద్రుడు “ఓ రాక్షస రాజా! సర్వశ్రేష్టత్వం ప్రాప్తించే 
విషయమేమిటో దానిని నాకు ఉపదేశించు” అన్నాడు. 
“నేను మూడు లోకాలను పాలించడమే కాక్క నా. 
వ్యక్తిగత కార్యాలను కూడా చూసుకోవాలి. నీకు నేర్చడా 
నికి సమయం లేదు” అని (ప్రహాదుడు సమాధానం 
చెప్పాడు. | 


భక్త > 45 


అయినా ఇంద్రుడు వదల లేడు. “నీకు ఎప్పుడు 
తీరిక ఉంటే అప్పుడే నాకు ఉపదేశించు. సర్వేష్ట 
జ్ఞానాన్ని నీ నుండి పొందాలన్నదే నా కోరిక” అన్నాడు. 
(ప్రహాదుడు సరే అన్నాడు. అప్పటి నుండి ఇంద్రుడు 
ప్రహ్లాదుని శిష్యుడయ్యాడు. మెల్లగా జ్ఞానాన్ని సంపాదిం 
చాడు. గురువైన ప్రహ్లాదుడికి సకల సేవలు చేశాడు. 
ఇంద్రుని శ్రద్ధాభక్తులు చూసి ప్రహ్లాదుడు ప్రసన్నుడ 
య్యాడు. ఒక రోజు ప్రహ్లాదుడు ఆనందంగా ఉన్నప్పుడు 
ఇం(దుడు ఇలా అడిగాడు - “మహారాజా! మీరు 
మూడు లోకాలను ఏలా గెలవగలిగారు? మీ విజయ 
రహస్యమేమిటి?” ఈ ప్రశ్న అడుగుతున్నది తన సామా 
జ్యాన్ని తిరిగి సాధించుకోవాలనుకుంటున్న ఇంధద్రుడని 
ప్రహాదుడు గుర్తించలేకపోయాడు. అందువల్ల ఇలా 
సమాధానం చెప్పాడు - “ఓ (బ్రాహ్మణోత్తమా! స్వచ్చ 
మైన నడవడి వలన నేను మూడు లోకాలను జయించ 


46 భక్త ప్రహాదుడు 


గలిగాను. కానీ నన్ను నేను ఎప్పుడూ పొగడుకోను 
లాగే అహంకరించను. శుక్రాచార్యుల సేవ చేస్తాను 
పెద్దల ఆదేశానుసారం నడుచుకుంటాను. ఇం[ద్రియా 
లను అదుపులో ఉంచుకుంటాను. అందువల్లనే నాకు 
సర్వశైష్ట స్తానం దక్కింది”. తన శిష్యుడు సర్వశేష్ట 
త్వాన్ని పరిపూర్ణత్వాన్ని సాధించాలని ఉత్సాహపడుతు 
న్నాడనుకున్నాడు ప్రహ్లాదుడు. అందుకే అతనికి అలా 
చెప్పాడు. ఇంద్రుడిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. 
వెంటనే ఇం(ద్రుడు “ఓ రాక్షస రాజా! నా 
సేవలకు మీరు సంతుష్పులైతే మీ సల్చీలాన్ని నాకు 
ధారపోయండి” అన్నాడు. 
ఇంద్రుని కోరిక విన్న ప్రహ్లాదుడు ఆందోళన 
పడ్డాడు. తన సళ్ళీలాన్ని ఒకసారి వదులుకుంటే 
దానితోపాటు శక్తిని కూడా వదులుకోవలసి వస్తుందని 
అతనికి తెలుసు. కానీ ఇచ్చిన మాటను జవదాటలేడు. 


భక్త ८८ 47 


 ॥ 


yg] 
7 
: 


ఎలా పొందగలం 


"ల 
ష్టత్వాన్ని 


(శే 


నుత 
(>^ 


&) ९8 2 లో అ క్యు 


జీ 





4६ భక్త <© 


'తధాస్తు. అన్నాడు. ఇంద్రుడు అక్కడ నుండి వెళ్ళి 
పోగానే ప్రహాదుని సద్బుద్ధి, వినయం, సదాచారం, శక్తి 
అన్నీ పోయాయి. అయినా (ప్రహ్లాదుడు దుఃఖించ లేదు. 
శాంతమైన మనస్సుతో నృసింహస్వామిని తలు 
చుకున్నాడు. 

- రాక్షసపుత్రుడైనప్పటికీ ప్రహ్లాదుని విశుద్ధ భక్తి 
వల్ల శ్రీహరికి అతని ముందు ప్రత్యక్షం కావలసి 
వచ్చింది. అలాగే దేవతల రాజైన ఇంద్రుడికి ప్రహాదుడి 
శిష్యుడిగా ఉండవలసి వచ్చింది. 

దీనినిబట్టి ఏ కులంలో పుట్టామన్నది ప్రధానం 
కాదని తెలుస్తోంది. అలాగే ఎంత వయస్సు ఉందనేది 
కూడా ముఖ్యం కాదు. వీశుద్దమైన మనస్సు, నిషృళంక 
మైన నడవడి ఉండాలి. ఇదే ప్రహ్లాదుని కథ మనకు 
ఇచ్చే సందేశం. 





